తేలుగు వాచకం 
8వ తరగతి 
రచయిత ; 


కోగిర జై సీతారామ్‌ 


డొ. వల్ల పురెడ్డి బుచ్చా రెడ్డి 
ఎం, వె న డి 


ఆంధ ప్రదేశ ప్రభుత్వ ప్రచురణము. 
హైదరాబాదు 


అంటరానితనం ఒక పాపం అంటరానితనం అమానుషం 
అంటరానితనం ఒక నేరం గ ఆంటరానితనం హేతురహితం 


| i2 
పడుబడినట్లు ఉన్నది. అది చూచి తహశీలుదారు గోపన్న ఎంతో 
తవేదన చెందినాడు. “ఆ దేవాలయాన్ని ఉద్ధరించి అభివృద్ధి చేయనరె” 
అని నిశ్చయించు. కొన్నాడు. 


దేవాలయం, సరికొత్తగా కట్టవలెనం పే “మాటలా ?- ఎంతో 
ధనం కావలే, 'మరి అంత ధనం గోపన్న ఎక్కడనుండి తేగలడు, 


by 


సర్కారుకు (ప్రజలు ఏటా భూమిశిస్తు చెలిస్తారు కదా? భద్రా 
చలం తాలూకొలో వసూలయ్యే శిస్తు ఆరులక్షల. వరహాలు, .గోవన్న 
తహాశీలుదారు ఆరులక్షలు. (ప్రజల నుండి వసూలు చేసినాడు. ఆ 
ధనం. సర్కారు. ఉత్తరువు (ప్రకారం ఖజానాకు జమ కట్టనలె. కాసి 
గోపన్న ఆపని చేయలేదు. వెనుక ముందు ఆలోచించకుండ ఆ ధనంతో 
భద్రగిరి మీద (శ్రీరాముని ఆలయం నిర్మాణం _ప్రారంభించినాడు. 


“త కట్టడం పూర్తి అయ్యేటప్పటికి ఆరులక్షల 'వరహాలలో ఇంకా 
కొంత (ధనం మిగిలింది... ఆ-ధనంతో 'సీఠార్గాములకు, లక్ష్మణ భరత 
శ్నతుఘ్నులకు, . ఆంజనేయునికి, నగలు చేయించినాడు, 
గోపన్న చేతలోఉన్న సర్కారుపైకం, ఆంతా ఖర్చుచేసి చేతులు 
| 'కడుగు కొన్నాడు. - 

 ఆసంగళఠిగోల్కోండ నవాబు తానాషాకు తెలిసింది. తానాషా 
| ఉదారుడు; వేదాంతి. గోపన్న చేసిన తప్పిదం మన్నించి ఉండేవాడు, 
| కాని ఆనాడు సంస్థానంలోను, - రాజకుటుంజంలోను ఉన్న. కలతల టడం nt 


: శల్య గోపన్నకు శిక్ష విధించ వలసి వచ్చింది, న్‌ ఖగ ఆ ఆరువాత రామ్యలక్ష్మణులు మారువేషాలతో తానాషాకు 
: గోపన్న గోలకొండ. చెరసాలలో. పర్మడైండు ఏండ్లు శిక్ష కలలో కనిపిఆచిర, ఆరులక్షల ధనం చెల్లించి రసీదు పొందిరని, 
ఎఅనుభంచినాడు. గోపన్నను చెరవిడిపించిరని ఒక కథ వాడుకలో ఉన్నది. 

Ill TR 2x 


fh, 


వాల 


రామగిరితో: కిరస 
నాయిలు దీపం దొర్జిపడీ 
సుబ్బయ్య. బిడ్డ నుల 
కట్టుకొన్న లంగా అంటు 

లు 
తొన్నది. ' సుశీల అరుస్తూ 
పరుగెత్త జోయింది. 
వెందురింటి . వెంకటమ్మ 
ఏంటనే నుశీలమీద కంబళి 
కప్పి నేలమీద దొర్లి ంచింది. 
: ag) 

మంటలు ఆరిపోయినాయి, 


సుశీలకు-ఒడలిమీద  అక్కడక్క? 
కాలింది. వెంకటమ్మ కొబ్బెరనూనె, సున్నపుతేల బాగా చాదిందె, 
దానిని “నవనీతం” అంటారు. ఆ నవనీతం సుశీల ఒడలిమీడ 
కాలినచోట్ల రాసింది. ఆ తరువాత ఆసుపత్రిలో చేర్చినారు. 


వాముదుర్తి పాసన్న తోట. దగ్గర నుండి. సాయంకాలం 


శుసక చీకటిలో ఇంటికి వస్తున్నాడు. గనిమమీద కాలికి ఏదో చురుక్కు ' 


మనింది. పాపన్న తటుక్కున కాలు వెనుకకు తీసుకొని అగ్గిపుల్ల 
వెలిగింది చూసినాడు. ఇంకేముంది ? పాము! సర్రున పొదలోకి వెళ్ళి 
పోయింది. అగ్గిపుల్ల వెలుగులో చూ నే పాదం మీద రెండు కొట్లు 
పడినాయి. వెంటనే మడమకు పై న తాడుతో గట్టిగా బిగించి కట్టినాడు. 
కాట్లు పడినచోట బాకుతో ౫ గుర్తువలె కోత కోసినారు, . (క్రిందికి 


YB 
రక ౦ బాగా కారిపోతూ ఉన్నది. అందువల్ల 
[విషం పైశెక్కదు. ఆ తరువాత డాక్టరు వద్దకు 
ఫోయినాడు. అనుకోకుండ జరిగే ఇటువంటి 
(ప్రమాదాలలో తత్‌క్షణం చేసే చికిత్సనే SE 
చికిత్స అంటారు. 


గ విషాహారం తినినా, త్మివమైన జ్వరం వచ్చినా 
తత్‌క్షణం (ప్రథమచికిత్స చేయనలే. తరువాత డాక్టరు నద్దకు తీసుకొని 
పోవలె. 


(ప్రశ్నలు 
1, (పథమచికిత్స అంశే ఏమి ? 
; 2 (ఏథమచికితృ చేయవళసిన సందర్భాలు ఎన్న చప్పండి. 
3. *వవవీతిం్‌ ఆంఖే ఏమి ? 
వాక్య పూరణం ; 
1. విక్కువ రక్తం పోతే నరపయ్య చాల ------- పోతాడు. 
2. సుకం ఆరువేకా ) 
ఈ క్రింది మాటలు సొంత వాక్యాలలో ఉపయోగించండి. 
1. అబోదిబో 2, ఫ్రిరవా 8. గలగల శీ, దిక్కుతోచక ర, తటుక్కున 


తను అవాయు. 


